పంచబాణ సంచా 


(శృంగార వచన కావ్యం) 


జయం పబ్లికేషన్‌ లి 
హైదరాబాదు 


పంచబాణ సంచా 


(శృంగార వచన కావ్యం) 


జయం పబ్లికేషన్‌ గ 
హైదరాబాదు 


' Panchabana Sanéha- Free verse in Telugu 
(Festival of Romance). సశ 


World Copy Right 1989 
by 

Dr. J. BAPU REDDY, 

Plot 10, Road-5, 

Jubilee Hills; 

Hyderabad - 500 034 - INDIA 


Price Rs. 25 - 00 
U.S. $5 


Published by- 


Jayam Publications 
Plot 10, Road 5, Jubilee Hills, 
Hyderabad 500 034. A.P. INDIA 


Printed at 


Vipla computer services | 
1-8-725/A/1/A, Balaji Bagyanagar Apts. 
Nallakunta, Hyderabad - 500 044 


Cover design - Dr. K. Seshagiri Rao 


Dedicated to 5॥ D.S.Reddy (Priston, U.K.) under the 
duspices of Andhra Association (U.K) and released 0 
Mrs. Yoga Mulukutla on 24-6-1989 at London. First Cop 
presented to Dr.kK. sslyonargyonas స. 





“ అవిమృర్త “కృతి భర్త “కృతి కర్త 

ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిజిల్టాకు చెందిన నత్తా రామేశ్వరం (గ్రామంలో రెతు బిడ్డగా పుట్టి 
తన (ప్రతిభా శక్తితో ఇంగ్రండులో కాలు పెట్టి , తెలుగు సాహిత్య సంస్కృతులకు బ్రిటన్‌లో 
చిన్మయ దీపంగా వెలుగుతున్న ఆత్మీయులు శీ ద్వారంపూడి సుబి ఎరెడ్డ గారికి 
స్నేహోపాయనంగా అంకితం. 


ఆఎమ్మరణ 


తెలుగు వెతసతు ఖండాంతరాలలో వెదజల్లుతున్న ఆంధ్ర అసోసియేషన్‌ (U.K) ఆధ్వర్యంలో 
(శ్రీమతి యోగ ములుకుట్ల గారిచే 24-6-1989 నాడు లండన్‌లో ఆవిష్కరించబడినది. 


పథమ।[పతి (ప్రదానం 
.ఎద్య విద్యాధికుడె, ప్రజాసేవా తత్పరుడుగా ప్రసిద్ధి చెందిన 
స్నేహశీలి, బహుముఖ (ప్రతిభాశాలి 
డా! ౬ సత్యనారాయణ (F.R.C.5.లండన్‌) గారికి 
అభిమాన పురస్సరంగా 
ఈ పుస్తకపు తాలి ప్రతి సమర్పించబడినది: 





తీయని తలపుల తరగల 
థేమ్స్‌ నదీ తీరంలో 


“ఎకనామిక్సు సుందరి” నా తొలి శృంగార భావ వచన కవిత. ముప్పదేళ్ల క్రితం 
(వ్రాసిన ఆ కవిత ఆ నాటి నుండి ఈ నాటివరకూ డా! సి. నారాయణరెడ్డి వంటి 
రసజ్ఞుల" విజ్ఞుల ఆదరాభిమానాలకు పొత్రమై ౦ది. ఉస్మానియా విశ్వవిద్యాలయ 
స్దాయి తెలుగు కవితల పోటీలో దానికి ప్రథమ బహుమతి లభించినట్లు గుర్తు. 
యువక విద్యార్ధినీ విద్యార్టులనే గాక, ఖండభఖిండాంతరాలలో ఆబాలగోపాలాన్ని 
అలరించిన భావపుష్పుం అది. శాస్త్ర విజ్ఞాన సాందర్య ప్రజ్ఞాన సమదర్శనం, 
రసాత శ్రకంగా రవళించిన సురభిళనాదం అది. అందుకే శృంగార భాపోద్దీప్తమై ననా 
తాలి వచన కావ్యసంపుటి “పంచబాణ సంచా” లో ప్రయోగించిన మొట్టమొదటి 
వెలుగు పూవుటమ్మయింది. ఇందులోని కావ్య సుమ శరాలన్నీ నా జీవితానుభవ 
వసంత విలాసాలే. 


శృంగారాన్ని బంగారంగా మూటగట్టుక "ని, కలాల గట్టును, కన్నీటి కాలువలను 
.తరిస్తూ సౌందర్య సీమలవెపు సాగిపోయే బాటసారిని నేను. ఆధ్యాత్మిక స్పృహకూ, 
సామాజిక స్పృహకూయధ్య ఆనంద క్రీడ శృంగారం. శృంగార కళ లేని జీవితం 
చుక్కలు లేని ఆకాశం. 'నా దేశ విదేశ పర్యటనలలో నేను చూచిన శృంగార సీమల 
ప్రసక్తి ఈ కావ్య శక్తి అయింది. sh య సీమలలో వివారించే జీవాత్మల 
కళాత్మక చిత్రణమే ఈ “పంచబాణ సంచా”. 


సెక్సు నిత్య జీవిత సత్యం. దాన్ని పవిత్రమై న లింగ ప్రతీక శక్తిగా ఆరాధించే ఆదరించే 
సంప్రదాయం సంస్కారం భారతీయులది. స్తీ పురుషులలో కామ వాంఛా 
(ప్రదీపకుడెన పంచబాణున్ని కామదేవతగా భావించిన జీవన తత్వం మనది. ' ఒక్క 
భారతదేశంలోనే కాదు, (గీకు రోమను వంటి ప్రాచీన నాగరికతా సంస్కృతులు 
కూడా రతీ మన్మధులు మానవ జీవితాలమీద కలిగించిన (ప్రభావాన్ని పవిత్రమైన 
కళాతత్వ భావంతోనే గుర్తించి కీర్తించారు. జరా రుజా మరణాలను (పతిఘటించే. . 


ప్రాణ శక్తిగానే విశ్వ సాహిత్యంలో శృంగార రస పోషణ జరిగింది. సౌందర్యాత్మకమూ, 
స సృజనాత్మకమూ' అయిన శృంగారానికి, సామాజిక పరమై న వ్యావహారిక పరమైన 
నీతికి క్రమమైన ముడిపెట్టి ఆ రెంటినీ భంగపరచిన వింత తత్వంనుండి స్తీ పుంస 
యోగ కక్తిని రక్షించవలసిన అవసరం ఉంది. నీతి, ఉపకరణానికి సంబంధించింది . 
కాదు, ఉపయోగ పరమై ౦ది. “కామ శక్తి ఒక బలవత్తరమై న జీవానందోపకరణం. 
దాని అభివ్యక్తి మనం ఏర్పరుచుకున్న సామాజిక నైతిక వీలువలను బట్టి ఉంటుంది. 
ఒక కామ శక్తీనే.కాదు ఏ మానవ శక్తిని కూడ sds క అవినీతిగానే 
పరిగణించాలి. కత్తిని మనిషి కుత్తుక కోయడానికి ఉపయోగిస్తే తప్పు కత్తిది కాదు. 
స్థ ంగారానికీ, వ్యభిఛారానికీ తేడా తెలియని సామాజిక నీత్రి న శృంగారం 
శృంగారంగానే ప్రణయశక్తిగానే. శోభిస్తే అది జీవిస్తుంది. వ్యభిచారం నశిస్తుంది. 


లు పంపన సంచా” బాణసంచాత్మక పంచబాణ విలాసము. ఈ మధుర పర ్వ కాంతి 
హాసము దేశ దేశాలలో మోసులెత్తింది. హాలండులోని పూలతో, ఇంగ్రండులోని 
గాలితో, ఐరోపా హృదయంతో, భారతీయాత్మలో చైతన్య స స్పందనం పొందిన 
మధుర.భావ విహంగం ఈ కావ్యం. మానవ శరీరం లోని రక్తమాంసాలు భౌతిక రాగ 
శక్షులై తాత్విక యోగ యుక్షులె ఆలపించే సరస సమతానంద శృంగార విప్లవ గీతం 
ఇది. అమానుష మారణాయుధాలతో, స్వార్థ పరత్వ సంకుచితత్వ సమర 
నాదాలతో పతనమయ్యే మానవ జాతికి సృజనాత్మకమై న నిర్మాణాత్మకమైన, 
శాంతిమయ, సౌఖ్యకర జీవితాదర్శాన్ని అందించే సౌందర్యలహారిగా ఈ = 
పంచబాణసంచా రూపించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రణవాత్మక [ప్రాపంచిక (ప్రగతి . 
సత్యోద్దీపకమై న ప్రణయ తత్వ |ప్రబోధానికి ఈ పంచబాణసంచా నవవెతాళిక గీతం . 
కావాలని ఆశిస్తున్నాను. 


ఈ పుస్తకాన్ని చారిత్రాత్మక, మహిత మానవనాగరికతా న్వేత్రమైన లండన్‌లో. 
ఆవిష్కరించే అవకాశం కల్పించిన ఆం(ధ్రా అసోసియేషన్‌ (౮.19) వారికి నేనెంతో 
కృతజ్ఞుణ్ని. భాగతభారతికి ఖండాంతరాలలో విజయ హారతి పప్టే ఈ తెలుగువారి 
వెలుగు బావుటా (క్రింద నాకు 1979 లో 1982లో జరిపిన సాహిత్యాభిమాన ' 
సత్కారాలు. నేను జన్మజన్మాలకు మరిచి పోలేని మధుర ఘట్టాలు. ఈ కృతిని. 
కాలాన్ని కొలిచే కోవెలయై న ద్వీపఖండంలో అభిండరాగజ్యోతిగా వెలిగించగలగడం 


నా సుకృతిగా భావిస్తున్నాను. చిరకాలంగా ౮.౬. లోని తెలుగువారి. 
సాహిత్య “సంస్క ఎతుల వికాసానికె నత చేస్తున ఎ మి(తులు 
శీ. దా ;రంపూడి సుబి రెడ్డ గారికి - ఈ (గ్రంథం సె స్నేహోపాయనంగా అంకితం 
చేస్తున న్నందుకు ఆనందవర్రనుణ్నాతున్నాను. తెలుగుదనం రూపుదిద్దుకున్న . 
సాజిన్యమూర్తి, ఆంధ్రా అసోసియేషన్‌ (10. £)దా ఇరా నిరంతరం తెలుగుతల్లికి అంకిత 
భావంతో సేవచేస్తున్న త్యాగయోగిని శ్రీమతి ములుకుట్ల యోగాగారు ఈ (గ్రంథాన్ని 
ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది. ఆత్మీయతకు 
_ స్నేహశీలతకు మారుష్వేరైన డా! కె. సత్యనారాయణ (FRCS London) గారు ఈ 
కృతి తొలి ప్రతిని స్వీకరించడం కూడా నాకెంతో గర్వకారణంగా ఉంది. వీరందరికీ 
నా ముకుళిత వస్త ముద్రను కృతజ్ఞతాభిదగా అందిస్తున్నాను. 


ఆంధ్ర అసోషియేషన్‌ ప్రగతికి దోహదం చేస్తున్న సభ్యులందరికీ ప్రత్యేకంగా సంస్థ 
' అధ్యక్షులు శ్రీ కంభంపాటి రామకృష్ణ, గారికి, కార్యదర్శిని శ్రీమతి టి. వసంత గారికి 
నా అభినందనలు - శుభాకాంక్షలు. నా.సాహిత్య తపస్సును: [ప్రోత్సహిస్తున్న 
డా పీ. మీరాఖాన్‌ (Dr. P. Meera Khan- Holland ) గారు, శ్రీమతి డా! ఎస్తర్‌ 
(గేస్‌ (Dr. Esther Gress - Denmark) గారు, (శీమతి టిల్రీ (రాష? 
Boesche - Zachrow - Germany) గారు ముఖ్యంగా పేర్కొనదగిన వారు. 
(పయమి(తుడు (పపంచ ప్రఖ్యాత జన్యు శాస్త్రజ్ఞుడు సాహిత్య ప్రభావ్రతుడు 
డా! పీ. మీరాఖాన్‌గారికి ఈ మధ్యే నా “(పేమారామం” గేయ కావ్య సంపుటిని అంకితం 
సే అదృష్టం కలిగింది. ఆ అమృతానుభూతికి అనుభంధమే ఈ ఆనంద సన్నివేశం. 


థేమ్స్‌ నదీ తీరం మీది నా అంతరంగంలో పోంగుళున న్నవి ఎన్ని స్మృతి తరంగాలో 
ఎన్ని కృతజ్ఞతా భావ తరంగాలో ఎన్నలేను. అయినా, ఈ సందర భంలో ఎన్నో. 

విధాల నను ఇ అభిమానించి ఆదరించిన ఆత్మీయులు డా! సి . (ప్రభాకర రెడ్డి, 
డా! ఏ. వీరారెడ్డి, శ్రీ ఎస్‌. కె. ఆర్‌. విశ్వనాధ, డా! యం. బి. జయరాజ్‌, డా! కె. జయ 
చంద్రారెడ్డి, శ్ర .జె.పయల్‌. గ్విన్‌, టి. జగన్మోహనరెడ్డి, (శీ దరిగాల 
రామచంద్రరావు , శ్రీ యల్‌, ఒ. బ్యాంక్స్‌, శ్రీ మై ఖేల్‌ రఫ్‌. బార్‌ఫార్డ్‌, డా! మల్లారెడ్డి, 
శ్రీ రంగోరెడ్డి మొద్దలెన వారందరికీ నా కృతజ్ఞతా పూర్వక అభివందనలు 
ఆలునతున్ల ఎను. నాలో పెంపొందే అంతర్జాతీయ నె సాహిత్య చైతన్యానికీ దోహదం 


చేస్తున్న ఇలాంటి ప్రపంచ వ్యాప్త మిత్రులందరినీ నా సౌభ్రాతతా ఆర్రనేత్రాలతో 
స్మరిస్తున్నాను. తెలుగు సాహిత్య సంస్కృతులకు విశ్వవేదిక మీద ప్రతిష్టాత్మక పీఠం 
కల్పించాలనే నా దీక్షా సంకల్పాలు అనతి కాలంలో నెరవేరుతాయని 
విశ్వసిస్తున్నాను. స హత భారతీయ సంస్కృతిని పరిమళింప చేస్తున్న 
తెలుగు వారి వ పాటవాలు ఇందుకు గ్రీరామ రక్ష, 


ఈ (గ్రంథ ప్రచురణలో నాకు సాహిత్య స్పూర్తిని, సకల విధాల సహాయాన్ని 
అందించిన ఆప్త మితులు డా! బోయి భీమన్న, ఆచార్య జి.వి. సుబహ్మణ్యంగార్లకు 
నా గౌరవ పూర్వక నమస్సుమాంజలులు. వారు ఎంతటి కళా (పపూర్ణులో అంతటి 
జగద్విఖ్యాత విమర్శకా[గ్రీసరులు. నా సాహితీ యజ్ఞంలో భాగస్వామినియైన నా 
జీవితానంద రాగధుని, నా సతీమణి జె. రాజేశ్వరిగారికి నా (పేమ పూర్వక 
ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని (ప్రచురించిన జయం పబ్లికేషన్స్‌ వారికి, ముఖ్యంగా 
శ్రీ జె. మారుతి గారికి, ముచ్చబ న ముఖ చిత్రాన్ని రచించిన ప్రఖ్యాత చిత్రకారుడు 
డా! కొండపల్లి శేషగిరి రావు గారికి, అధునాతన సాంకేతిక పాటవంతో సర్వాంగ 
సుందరంగా ఈ (గ్రంథాన్ని ముద్రించిన విప్ర కంప్యూటర్‌ సర్వీసెస్‌ వారికి, 
(ప్రత్యేకంగా ఆ సంస్థ అధిపతి (శీ యమ్‌. విజయసేనారెడ్డి గారికి ప్రశంసాపూర్వక 
కృతజ్ఞతలు. 


లండన్‌ జ బాపు రెడ్డి 
24 = 6 — 1989 
సనవారం. 


పంచబాణ సంచా 


(శృంగార వచన కావ్యం) 


ఎకనామిక్సు సుందరి 
ప్రణయ ప్రళయం 
కలానికందని కళామయి 
జడపూల గొడవ 
చీకటి తెర 
హాలండులో పూల పొంగులు 
నడి రాత్రి 
ఓహపహోసోహో! 
ఎత్తుల గమత్తులు 
చెకస్టోవేకియా చిన్నది 
తమస్సులో మనస్సు 
వద్దంకునే ముద్దు 
శృంగభంగాలు 
(పమికులకు బె. 

అగ్గి బంతులు - 
నేర్చుకుంటున్నాను 
శృంగార హేల 
తులాభారం 


పంచబాణ సంచా 


పంచబాణ సంచా. 
(శృంగార వచన కావ్యం) 


ఎకనామికు సుందరి 


వసంతాని ఎ 

ఓ యూనిట్‌గా తీసుకునా ష్‌ 
(ప్రేయసి! 

నేను చేస్తున్న 

నీ అధర సుధా కనీసంష్షన్‌ 

లా ఆఫ్‌ డిమినిషింగ్‌ యుటిలిటీకే 
ఓ ఎక్సెష్టన్‌ - 


. ప్రణయనీ ! 

నీ ఒక్క కవోష్ల గాఢ పరిష్వంగానికి 
నా జీవిత సర సమూ రేట్‌ 

అయిిగణూా 

నాకు కన్‌స్యూమర్స్‌ సర్‌ప్టస్‌ 
ఇన్‌ ఫినిట్‌ = 


రాణీ! 

నీ ఒయ్యారము; కనుచూపులు 

._ చిరునవు వలు 

నాలో మధుర భావాల |ప్రాడక్షన్‌కి 
బాగా పని చేస్తున్నవి 


తీ ఫ్యాక్టర్స్‌ ఆఫ్‌ (ప్రొడక్షన్‌ లాగా. - 


కామినీ! 

నీవు లేని ఒక్క క్షణం కూడా 
ఎకనామిక్‌ డిప్రెషన్‌లో ఉన్న 
దేశం రీతి 

నా శరీరపు 

(పత్యంగమూ స్తంభించి 
కల్గిస్తుంది నాకు భీతి - 


జవ్వనీ! 
నేను నీతో బ్యాక్‌ చేయబడనపుడు 
జీరో పరే బింగ్‌ పవర్‌లో ఉన ద్ద 
కన్‌స్యూమర్‌లా 

ఈ ప్రకృతిలోని 

ఏ రమణీయ .దృశ్యాన్నీ 

డిమాండ్‌ చేయలేను - 


రమణీ! 

నీతో పాటు 

పోటీగా చెలామణి అవుదామని 
రంగం మీదికి వచ్చే 

(పతి బోగసు కరెన్సీ నశిస్తుంది 
(గెషమ్స్‌లా ఉల్టాగా 

ఆపరేషన్‌ లోకి వస్తుంది - 


పంచబాణ సంచా 


తనీ! 
నీ పద ధూళి అనే 
మెన్యూర్‌ పడినపుడు 
నా ధర్డ్‌ (గ్రేడ్‌ హృదయ క్షేత్రంలో సెతం 
ఇన్‌ క్రీజింగ్‌ రిటర్న్‌లో పడుతుంది 


అందాల ఆనందాల పంట - 


మనోహారీ! 

ఈ గీతం 

ఎంత పాడ్డుగెనా రాయగల్నుదును నేను 
కాని 

నీ ఎకనామిక్స్‌లోనే చెప్పినట్లు 
మార్జినల్‌ యుటిలిటీ మరీ దాటి పోతే 
మై నస్‌ యుటీలిటీ 

మీద పడుతుందేమోనని 
భయపడుతున్నా నంతే! 


ప్రణయ కన 


న. వసంతాన్నివె పస్తోవనే. 
తనో ళ్లు 


_ నాబ్రతుకు త పెంచుకున్నాను 


చిరునవ్వుల పువ్వులతో 
వలపు -తోమ్మెరలతో 

' వచ్చేయి నెచ్చెలీ! 

ఈ విరహ శిశిరం నుంచి 
కంత్రి నమన టక 


ని పేమ వర్షం కరరిటనావన. 

నా యౌవన కతంలో = 

ఎన్నో కొత్త ఆశల విత్తనాలు చల్జాను 
(ప్రణయినీ! 


కడతేరు ఎ ఈ గక టన. ర్‌ 


| వీడని పీ బిగి కౌగిట్లో 
వాడని స స్యర్గ సుఖం 'ప్రసాదిస్తావనే.. 
దేవతలను కాదని ఇ జ 
rad] 
నిన్నే కొలిచాను ' 
ఇక నున ఎడబాటు నరకం: నుంచి 
విడిపించు ఆ | 


పంచబాణ సంచా 


నీ గాజుల మాటలు 

నీ అందెల పాటలు" 
విందామనే 

మరేదీ వినకుండా 
నీరవస్టితిలో నిలిచి ఉన్నాను = 
వ్‌ మీదే ధ్యానం నిలుపుకునా ఎను. 
రాగమయో 

నా శూన్య జీవితంలో _. 


సుందర నాదాలు. నించు- 


ఏటో కల్పించి. వ్రాస్తున్న. 
కవిత్వం కాదిది 
కాలిపోతున్న నాగుండె 
బాలిమొర శద! 
విషమిస్తున్న నా జీవిత 
విపత్కాల గానం ఇది , 
చెలీ! కరుణించు! = 
ఈ శరణాగతుణ్ని రక్షించు - 


కలాని కందని కళామయి 


ఎక్కడలేని ఊహలను 

లెక్కలేని అనుభూతులను 

జీవనిర ర భావ చిత్రాలలో 

నిలిపే నా కలం 

నీ రూప కళా విభవం చూచి 

తల వాల్చి కంపస్తూంది 
తనగొంతు కదుప లేక; 

కోమలీ! నిన్ను ఆహ్వానించే దెలా 
నా గుండె బరువు తీరే దెలా! 


మిన్నేరు నీ కాళ్ల మీదే ప్రవహిస్తుందా ! 

మెరుపు కన్నెలు నిన్నే స్పృశించి నర్తిస్తున్నాయా! 
నీ అంగాంగంలో 

సుధా (స్రవంతులు పొంగి పారుతుంటే 

నీ అధరపుష్పంలో సంధ్యారుణిమ 

మధుర గీతాలు పాడుతుంకే 

నా చకితాంతరంగంలో 

నవభావన లేవో వికసిస్తున్నాయి 

ఈ సృష్టికీ అర్థాలు 


*ప్రంచబాణ సంచా: 


వాక్కులకూ ఊహలకూ చిక్కవని 
విధిలేక ఒప్పుకుంటాయి 
విశ్వసాహిత్యాలు; 

రంగులకూ రాగాలకూ అందవని 
లోకంలోని కళలన్ని పూదండ్తలె 
నీ కంఠాన్ని పూజిస్తాయి - 


శ(సాలూ, సకల అణ్వ[స్తాలూ 
నీచూపు చలువలో 

మంచు గడ్డలుగా నిలిచి పోవా! 
పాపాలూ పంకిలాలూ 

నీకంటి దీపాల వెలుతురులో 
తానమాడితే పుణ్య తీర్జా లెపోవా ! 


నీ మదిలోని భావ పుష్పాలనుండి 
ఒలికి పడే ఉఛ్చ్వాస సౌరభాలను 
మోసుకు పోయే పిల్రగాడుపులకంటే 

_ ధన్యాత్ములెవరు? పుణ్యాత్ములెవరు 0 
స్వర్గమనేది ఉండి చచి ఎనా 

నిన్ను చూచిన కళ్లు 
స 
అక్కడ చూచేది వట్టి మన్ను - 


ఎన్నాళ్లుగా ఈ మట్టి గోళం 
తపస్సు చేసిందో 
ఈ నాటికి దాని కోర్కె ఫలించింది. 


నీ లస్మదస పాద ముదల్లో తరించింది 
నీ మందస్మిత కాంతి .భూషలు ధరించింది -. 


నవల వన మోహినీ! 

కనిపిస్తూంది సర్వశా[స్తార్థ సారం 

నీ దరహాస మకరంద ధారలో; 

శబ్దాలు, అలంకార శాస్త్రాలు 

నీలో చూచుకొని, తమను తాము సరిచూచుకొని 


శోభిస్తున్నాయి - 


రమణీ! ఎంత రమణీయము 

ఈ నీ జీవితోత్సవం 

కళలన్నీ రంగురంగుల బావుటాలె 
సాహిత్యాలన్నీ సరస కావ్య సౌరభాలె 

_ సౌందర్యాలన్నీ మహోజ్ఞ్వల దీప మాలిక్తలె 
ఆనందాలు స్వాగత తోరణాల 
జరుపుతున్న ఈ మ హూత్సవం 
మైమరచి నాలోని కన్నులు తెరచి 
దర్శిస్తున్నాను హర్షం వర్షిస్తున్నాను 
నిజమైన కలవోలె నీ యశః కళవోలా 
జీవిస్తునా ఎను. 


జడపూల గొడవ 


చల్లని ఆ సాంధ్య రాగంలో 

మల్లెపూల మాల 

నీ-కందీయ వస్తే 

ఒల్హ్లనని నీవన్నపుడు 

మధు వసంతంలాంటీ. నా హృదయంలో 
విధుర శిశిరం తాండవించింది 
చిలుకలాంటి నీ ముఖంలో 


సింహం హుంకరించింది -. 


నిజమే 

అడుగలేదు నన్ను నీవు 

ఆ మాలిక కావాలని; 

అడిగింది 

ఆ ముగ్గ మోహన మాలికయే 
నీవు కావాలని 

మాలికమాట కాదనలేక 
అందించ వచా సను దాన్ని నీకు 
నీ మాట కాదనలేక 
నిరర్ధకం చేశాను దాని బతుకు - 


అందాల నీ జడతో 
పొందుకోరిన ఆ మాలిక 
అభిరుచిని మెచు కుంటున్నాను 
కాని 

అదృష్టంలేని నా ద్వారా 

నిన్ను చేరాలనుకున్న 

ఆ అమాయిక మాలిక 

తెలివి తక్కువతనానికీ 
చింతిస్తున్నాను ఇ 


నీ వంకే 

ఆ పూల కెంత అభిమానమె* 
ఆ పూలం#ే 

నాకంతకనా వ అభిమానం 

మీ ఇద్దరినీ జత కూర్చలేక 
పొందాను నేను అవమానం 
మీ ఇద్దరికీ 

దూరమై నానేమోనని 
కుందుతున్నాను అస్తమానం 
జడపూల గొడవలో చిక్కుపడి 
జడభరతుణైనాను - 


10 


పంచబాణ సంచా. 


చీకటి తెర 


సూర్యదీపం ఆరిపోగానే 
చీకటి తెర పడిపోగానే 
గుండె గూటిలో (ప్రాణాలు 
గుస గుసలు పెడతాయి 
వెలుతురులో చేయడానికి 
వెరచే కార్యక్రమాలు 
చీకటిలో చేపడతాయి - 


నరాలను ఉసికొలిపే 

నాదాల కోసం 

అంగాలను పొంగించే 

. ఆవేశం కోసం 

చూపును గమ్మత్తు చేసే 

మత్తు మంత్రం కోసం 
పంచప్రాణాలు పంచేంద్రియాలు 
పంచబాణుని 

పంచలో చేరుతాయి 

పగలుచే పరివాసంచబడిన (బతుకులు 
దిగులుతో 

రగిలిపోయే బ్రతుకులు 

రేయి కౌగిటిలో పరవశిస్తాయి 
కాలం కడుపులో కలవరిసాయి- 


11 


అంగారం కురిసే ఆకాశపు బారినుం' 
శృంగారం గొడుగు పట్టుక "ని 

(బతికి పోతాయి 

సూటిగా తీర్చుకోలేని కోర్కెల్ని 


- చాటుగా తీరు ఎకుంటాయి. 


వినోద వృక్షాల మీద 

విరిసిన విలాస ప్రసూనాలు . 
విరజిమ్ముతున్నాయి 
మధురావేశ పరిమళాలు - 
సంధించిన తనూ ధనువులు 
విడిచే హావభావబాణాలు 
ఉద్రిక్త యువ రక్తాన్ని 

చవి చూస్తున్నాయి - 


రుజా జరా మరణాల 

రుద ఘూషకు బెదరక 

జీవిశాలు విజ్బంభిస్తున్నాయి; 
ఆనంద బృందావనంలో 

రాధా మాధవ రాగంలో 
రవళిస్తున్నాయి 

భాషాతీత మతాతీత 

మానవతా శృంగారాత్మ 

చీకటిని చీల్చుకొని శోభిస్తున్నది ' 


12 


'హాలండులో పూలపాంగులు 


మంచు కురిసింది 

మల్ల మొగ్గల్హాగా 

మొయిలు కడలి నుండి తొణికి పడన 
మంచి ముత్యాల్లాగా 


'వడగాడుపులకు 

వాడ పోయిన నాలో, 
'వాసంతం కుసుమించింది. 
ప్రసన్న మధుర హిమపాతం 
పొడింది 0 యాన ల్ల 


హిమ పాతం వు హ్‌ పాతం 
హేమంత సంగీతం” అంటూ. 
- వార్దమే వర్షమి. i 
'హాలండు హృదయాన్ని. 
అలుముకున్న అనుభూతిలో... 
_ భావగీతాలు పాడుకున్నాను - 
నిటి మీద పాల మీగడల్ని 
తోటల్లో వెన్నెల తేటల్ని 
బాటలో మొల్లల. మూటల్ని 
ఎదర్మిన్తూ. ఆడుకునా in 


చేయి చేయి గీలించి 

హాయి హాయిగా వీధుల వెంట 
సాగిపోయే వలపు జంటలపె 
కురిసిన మల్లెల జల్లులు కని 
నాలో విరిసిన ఆనందంతో 
గూటికి చేరుకున్నాను - ' 


బయట ఉన్న చలికి చమరిస్తూ 
(ప్రక్కలో లేని చెలిని ఊహిస్తూ 
గదిలో చీకటి హృదిలో 

నిదుర పోయాను 

స్వప్నం కన్న సుందరమైన 
సత్యాలను చూడబోయాను - 


బారులలో, కారులలో, దారులలో 

బాణాల్లాగా దూసుకుపోయే “ బాలలి ప 
చూడడానికి, వాళ్ల అందాలను తాగడానికి 
నా మత్తు కళ్లు 

ఎన్నెన్ని చోట్లకు నన్ను తీసుకుపోయాయో 
ఎంతగా నన్ను త్రిప్పి వేశాయో 

చెప్పుక పోతే అదే ఒక 

గీ'ప్ప (గంథం అవుతుంది - 


1H 


పంచబాణ సంచా 


ఎత్తు మడిమల కాలి జోళ్ల మీద 
పుత్తడి బొమ్మల్లాగా 

టిక్కు టిక్కున సాగిపోయే 
అక్కడి హంస యానల 

ఆ పాద జఘన నగ్న సౌందర్యం 
అందీ అందని ఆనంద హర్మ్యం - 


ఓ వెపు ముందుకు లాగే యౌవనం 
మరో వెపు వెనక్కి లాగే యౌవనం 
మధ్య చిక్కిన నడుములతో 
తడబడే అంగనల బాధ 

తడి ఉన ఎ (ప్రతివాని గుండెలో 
విడివడని అనంగ బాధ! 
ఊరికే పోరు వారు 

ఓరగంట చూస్తారు 

ఊరకే చూడరు వారు 

ఓరగా నవ్వుతారు 

ఉద్దేశ్యం ఏదెనా 

ఒరులను కవ్విస్తారు 
నవయౌవనం పడగలెత్తిన 
నాగిన్లులె నడుస్తారు 
బుసకొట్టై పడుచుదనాల 
భోగినులౌ నిలుస్తారు - 


15 


లతాంగుల సుమ -హాసాలకు 
కుసుమాగస్తుని ప్రసవ శరాలకు 
తట్టుకోలేక హేమంతం 
_తరలిపోయింది. 
మంచుదాడులకు భయపడే 
మట్టిలో దాగిపోయిన 
సుగంధాలను వంటబెట్టుక్‌ "ని 
వసంతం రానే వచి ఎంది 
వన ఎలాడులు చాలరని 

వన్న చిన్నెల పూలు తెచ్చింది - 


ఉందో లేదో బృందావనం 

ఉందో లేదో నందనవనం 

కాని ఉంది ఎక్కడలేని అందాల పూలకడలి 
“కుకెన్‌ హాఫ్‌” అక్కడ - 

పూలకు బాల్యం యౌవనం తప్పు 
వృద్దాప్యం లేదు, 

అందం ఆనందం తప స్‌ 

ఆవేదన లేదు. 

పూలకున్న భాగ్యం అందుకే 
పూబోడులకు లేదు 

'కోరకం వసించి వాసించి 
సంయోగంలో పరవశించి లయిస్తుంది 
ముదిమి అంటక ముందే నిష్కమిస్తుంది - 


16 


నడ రాత్రి 


స్కాండినేవియాను చూచి 
స్పందించని వాడుండడు 

అక్కడ కవిత్వం రాయలేని వాడు 
ఎక్కడా కవి కాలేడు 

శృంగారం అంగారం కాదు 
బంగారం అక్కడ 

చలిలో కుంపటిలాగా 
జడివానలో గొడుగులాగా 
మండువేసవిలో చలివేం[దంలాగా 
సెక్సును 

స్వేచ్చగా వాడుకుంటారు 
సినిమాల్లో (పదర్శించుకుంటారు 
చిత్రశాలల్లొ అలంకరించుకుంటారు 
నడివీధుల్లో అమ్ముకుంటారు 
చెడిపోకుండా పెంచుకుంటారు 
గర్భాలు గర్భస్రావాలు లేకుండా 


కాం టా సెఫ్టులు వాడుకుంటారు - 


స్వీడన్‌లో సెక్సు విద్య గూర్చి 
రాయల్‌ కమీషన్‌నే నియమించారు 
ప్రకృతి ఇంద్రియాల మీది 

వికృత నిర్భందాలు తొలగించారు - 


స్వేచ్చగా జరిగేది, చెడెనా 
స 5 బంగౌ ఉంటుంది 
దొంగచాటుగా జరిగేది, మంచెనా 
ఛండాలంగా మారుతుంది 
ఇన్హైబిషన్షకు 

హిపోక్రసీలకు 

మంచి మంచి పేర్లు పెట్టి 
వంచించు కోవటం కంటి 
చేసేది చెప్పుకోవటం 
చేతగాంది ఒప్పుకోవటం 
మేలని పదివేలని 
అనిపించింది నా కక్కడ - 


నార్వీజియన్‌ కొండలోయల్లో 
నవహిమ మల్లికా తల్పాలమీద 
స్కేయింగ్‌ (క్రీడా వినోదాలలో 
తేలిపోయే 
ఆనంద స్నపిత యువ జన సందోహాన్ని 
ఎలా వర్ణించడం? 
వినీల వియత్తలంలో వికసించిన 
అగణిత తారల సౌందర్యాన్ని 

ఆశు కవిత్వంల్‌' చెప్పడానికి 
ఎలా సాహసించడం! 


18 


పంచబాణ సంచా 


ఆస్తో లోని ఒక్క 

శ లా శ 
వీలండ్‌ పార్కే చాలు 
అందులోని ఒక్క 
నగ్న శిల్ప కల్పనమే చాలు 
నాలుగు: కాలాలపాటు నిలిచే 
నవీన కావ్యం రాయటానికి - 


నడిరాత్రి 

గడియారపు. రెండు ముళ్లు 
(ప్రేయసీ పయులవలె 
సనవెసనుక ఒకటై పోయిన 
అందాల అర్దరాత్రి 

కోపన్‌ హేగన్‌లో 

నీటికాలువ ఒడ్డుమీద 

నీటుగా కూర్చున్న ఓ బోటితో 
మాట్లాడిన నాలుగు మాటల 
వినేవాళ్లు ఉంటే 

మెచ్చుకునే వాళ్లు ఉంటి 
తెలుగు కవిత్వపు చరి[తలోనే 
అపూర (మేన 

అనుభూతి కావ్యంగా మలచవచ్చు 


19 


అంబుధి తరంగాలలో తేలడానికి 
అభ్యంగన స్నానమాడడానికి 
వలువలు విప్పి గటుమీద పెటగానే 
ళు ళు 

సుడిగాలికి అవి వలాహకాలె పొతే 
సిగ్గుతో శిలామూర్తియై న 
చిన్నారిలా అనిపించింది 
బాలిక్‌ సముద్ర తీరాన 

లు 
వినీల శిలా ఫలకం మీద 
వివస్తయై కూర్చున్న మర్‌ మేడ్‌ - 


నీటిలో మునిగి పోతుంటే 

తాను రక్షించిన రాజ కుమారు డెవరో 
తన కోర్కెలనే నీట దోసిపోగా 
తలపుల తపస్సులో మునిగిన 
తరుణయౌావన రాగవతియట ఆమె - 


కలలకూ - కథలకూ 

కమ్మని వాస్తవికతకూ 

మూర్తిగా కీర్తి గడించిన 

ఆ ముగ్ధ సౌందర్యరాశిని 

చోద్యంగా చూసే 

సుందరతా దిద్నక్షతా యాత్రికులను 
చూడలేక తలవాలి ఎన 

ఆ మాననీయ మత్స్యకన్యను 
జీవితంలో మరచిపోలేను. 


20 


ఓహూ సోసహూ! 


ఓహో! ఆహా అనిపించే 
సోహో శృంగార వీధుల్లో 
వ 
కామకలాపాలు 

కామినీ నగ స నాట్యాలు 
నాటకాలు బూటకాలు 
చూడకుంటే 
చూడాలనిపిస్తుంది 
చూస్తే 

ఏమిటి చూశాం 


అనిపిస్తుంది 


అరటిపండు మీది 

తొక్కలు తీసినట్టు 

ఉల్రిపాయమీది = 

పారలు దూసినట్టు 

ఒంటిమీది గుడ్డలు తీసివేసి 
ఉన్నట్టు ఉండి సస్రిప్‌టీజ్‌ చేసి 

అగ్ని కీలల్హాగ నగ్న నాట్యూలు చేసే 
గబ్బి గుబ్బెతల ఘన జఘనల. 
వీర విలాసినుల వింత అభినయాలు 


21 


సరదాగా చూడాలంటే చల్లగా ఒకరాత్రి 
లండన్‌లోని 

సోహూకు వెళ్లిరావాలి 

ఎక్కడున్నావు సోహో! అంకే 

పికడెల్లి పక్కనున్నానని కులికే 

| య 

మధుర వాడకు వెళ్లీరావాలి కః 


“గజం మిథ్య పలాయనం మిథ్య ” 
మాయా వాదంలో పడి 
“కామినులు ఆడడం మిథ్య 
కళ్లారా మనం చూడడం మిథ్య” 
అనుకొని ఇంటికి వచ్చేస్తే 

ఏ ఇబ్బందీ లేదు 

అదంతా.మంచా * చెడా * 


అనే (ప్రసక్తి రాదు. 


22 


పంచబాణ సంచా 


ఎత్తుల గమత్తులు 


“ప్యారిస్‌ అనగానే మనం 

నీరె పోతాం గదా ! 

ఇంతదాక. రానే వచ్చాం 

అక్కడి వింతలు చూద్దాం పదా" 
అన్నది ఆనాడు నా మనస్సు 
అంటుందనుకూంటా నిప్పుడు 
అదే మాట మీ వయస్సు- 


ప్యారిస్‌ నగరం నిండా 

కళా పరిమళాలు గుబాళిస్తాయి 
ఏ వంక పోయినా నిన్ను 
ఏవేవో ఆకర్షిస్తాయి 

అంబర చుంబి అయిఫల్‌ టవర్‌ పెనుంచి 
ఆశ ఎర్యంతో చూస్తుంటే 
పురగాథా కలాపాలు విప్పి 
ఆడే కలాపిలో కనిసిస్తుంది 
ప్యారిస్‌ నగర బాల 

కన్నీటి పన్నీటి సరసిలోని 
కలువపూల మాల - 


23 


చక్కని చిలకలాగా 

చక్కర బొమ్మలాగా 

ఎటుపోయినా హాయిగా 

ఏది చూచినా తీయగా 

ఉంటుంది అందాల ప్యారిస్‌ నగరం 
డెందం ఉన్న వాళ్లకు దేవుడిచ్చిన వరం - 


పిగాల్‌ వినోద వీధుల్లో 

ఎగాడి. తిరిగే ఒంటరి వాళ్ల 
తుంటరి మొగాల మీద 

"తృప్తి కనిపించదు 

వేషాలు, సీసాలు, హాసాలు చూపీ 
మోసాలు చేసే నెరజాణలు 
పంచే ఆనందం వాస్తవం కాదు 
అయినా అది 

వట్ట (భమ అనిపించదు. - 


ఎత్తు మడిమల బోళ్ళు ఎత్తు నితంబాలు 
ఎత్తు ఉరోజాలు ఎత్తు శిరోజాలు 


24 


ఈ ఎత్తుల గమత్తుల 

మత్తులో పడగానే 

ఎత్తు కుసుమధనుస్సు 
మన్మధుడు 

అప్పుడు 

రతులు మన మతులు హరిసారు 
సునిఎని.కాదు డబ్బును వరిసారు 
విలాసాలు వినోదాల విపణి వీధుల్లో, మరి 
విలువలు వింతగా ఉంటాయి 
తెలివిగా బేరమాడలేక పొతే 
తెల్లమొహం - ఖాలీ జేబు 
మిగులుతుంటాయి - 


ఆగకుండా పడవలు సాగడానికి 
అంగనల తొడల అందాలు చూపడానికి 
గాలి విచనక్కరలే దిప్పుడు 

ఆవిరి ఇంజన్‌ పుణ్యమా అని - 


“మకరధ్వజుని కొంప ఒక వంక కనుపింపీ 
చీరకట్టారో లేదో చిగురుబోండ్డునాడు 

కాని శ్రీనాధుడు నేడుంకు 

పనీ పాటు మానేసి 

మినీ స్కర్టుల మీద 


25 


అన్ని వంకలా కనిపించే 
ఆ కొంపల మీద 
చిత్రమైన సీసాలతో 

పడి చెప్పేవాడే 
బోలెడంత చాటుకవిత్వం 
అక్కడి కలికి మిటారుల 
గుండి ముడులు విప్ర 
ఆవిష్కరించేవాడే 

అంగడి అనంగతత్వం - 


26 


ఏంచబాణ సంచా 


చెకొసోవేకియా చిన్నది 
వ్‌ 


పొట్టనిండా తినాలీ అంటే 
పుష్కలంగా తాగాలీ అంటే 
ఆభరణాలు అలంకారాలు లేని 
అచ్చమైన 
అందాలు చూడాలంటే 
నావంటి “పేదావాళ్తకు 

నాకం చెకస్టోవేకియా ల 


ఎర్రని కపోలాలు 

అంతకన్నా ఎర్రని పెదాలు 

వన్నెల శిరోజాలు 

వన్నె వన్నెల నయనాలు 

వంపు సొంపులు, ఒయారాలు 
అక్కడ 

అమ్మాయిల సహజాభరణాలు 
మనవంటి మెత్తని వాళ్లను 

మరీ మరీ వేచే కరాలు 

మన్నవెపు వాళ్ళు చూడకున్నా 
వాళ్లను మనమే ఎగాదిగా చూస్తాం 
మనల చూచి 

వాళ్ళు మందహాసం చిందించకున్నా 
మనమే చిలిపినవ్వులు చిలికిస్తాం - 


2] 


ద్రవ్యాలు కూడబెట్టని 

రాగ ధనులు వారు 

పరిమళ (ద్రవ్యాలు వాడని 

సురభిళాత్మలు వారు 

వర్ధనల వలల కందని స్వర్ణ మినలు వారు 
పురుషులతో సమానంగా 

పోటిపడి పనిచనారు 

కష్టఫలంతో |ప్రణయాన్ని కలిపి జీవిస్తారు 
అందుకే నావంటి కవుల 

అభిమానం చూరగొన్నారు = 


కాజ్‌. కర్షకులు కొందరు 

కమ్మని విందు చేసినపుడు 

మగ్గుల నిండా బీరు 

మనస్సునిండా స్తివోవిచ్‌ 

తాగి తప్పినపుడు 

నిదురపోనీయని నాదంలో 

కాలం తాండవమాడనప్పుడు 
పొందిన మహానుభూతులు 
మాటలకు అందని వసంత గీతులు 
వెలుగు చికటులకు వంతెన కట్టిన 
వెన్నెల జ్యోతులు 

అందుకే ఆ అమృత సన్నివేశాలు 
మీ మధురోహలకు వదిలేస్తున్నాను 


28 


తమన్వ్ఫులో మనస్సు 


అది న్యూయార్కుుకలల పార్కు 
గాలిలో తేలియాడే .గంధర్యనగరం 
అడ్డంగా పొడుగా అలుకున 

Co Ca శ్వ. 6౬ 
వీధుల వలలో చిక్కిన 
మరుల మత్స్య కన్యల 
మధుర సాగరం అడి 


అది హ్యంబద్ల్‌ హేమదుర్గం 
భానుడు ఉదయిస్తాడేమోనసి 
భయపడే 

“రీభాను” రే వాడ - 

అది ఆంస్టర్‌డాం అమృత ధామం 
చీకటి ఆకాశంలో 

చిత్రమై న సింగిణులు 

రంగులు వెదజల్లే రసధామం. 


అది బ్యాంక్‌కాక్‌ వలపు షాక్‌ 
కష్టాల నేలనూ 

కలల నింగినీ కప్పి వేసే 
కామకలాపాలు విప్ప 
కాలంతో రసకేళి సల 
రమ్య రహోరాగ పక్షి అది 


ప్రబంధాలలో చదివింది 


వాత్స్యాయన కామసూతత్రాలని 
వర్ణనలుగానే మిగిలింది 


29 


వాస్తవమై వెలుగుతున్న 
ఎేకుంఠపురా లవి 
విద్యుద్దీప కిరణాల విక్షీద్ద వర్ణ వేదిక లవి - 


నరులూ కినె ్నరులూ 
ఇం(దులూ గసిక చం[దులూ 
నుత్తెక్కిన హృదయాలతో 
నగో ఎద్విగ్పు నాట్యాలాడే 
కామాగి 1 యజ్ఞాల వ్‌ 


రతీ మన్మధులకే 

రమణీయ రహస్యాలు నేర్పే 

లౌంగిక విద్యాలయా అవి 

శృంగార పీఠాలవి 

కొక్కోక విజ్ఞాన (ప్రజ్ఞానాలకు కోటలవి 
సత్యా సత్య జీవన సౌందర్య 

శివానంద మిధున బృందావనాలవి 
చిత్రాతి చిత అకాల వసంత న్షైతాలవి అ 


పశువులూ, షక్షులూ మృగాలు, ఖగాలు 
జల చరాలు, భూచరాలు 

ఉభయ చరాలు కూడా 

జలదరించే, పళ్లికిలించే 

హింసా రిరంసా విలాసాలు 

దర్శించిన నా కళ్లు 

కడుక్కుంటునా ఇను 

వేద వేదాంత కాసారాలలో 

దేశకాల. పారావారాలలో - 


30 


పంచబాణ సంచా 


వదంళకేనే ముదు 
య అ 


వద్దన ఎప్పుడు 

ముద్దిడితేనే ముద్దు 

ముద్దు ఇమ్మని ముందుకు వచే ఎ 
ముద్దు గుమ్మలు కద్దు x 


వద్దన్నారని 

యువతులు యువకుల 
వద్దకు పోకుంకు 
కావాలంటూ 

యువకులు, యువతుల 
వద్దకు రాకుంటే 

ఇద్దరు కలసీ గుద్దుకు చచ్చే 
పద్ధతి వస్తుంది - 


వద్దంటే ముద్దు నయమా 
ముద్దంటే వద్దనడమా 

హద్దులు మీరిన ముద్దులు మేలా | 

ముద్దులు తీరని హద్దులు మేలా | 


ముద్దులు వద్దను ముద్దుగుమ్మల . 
వద్దకు చేరరు మొద్దబ్బాయిలు 
ముద్దుల ముద్దలు తిని తిని 
పదవులు 

మొద్దుబారవలొ ముద్దుగుమ్మలకు 
ముద్దుల విద్దలు, వలపుల సుద్దులు 
నేర్చిన వారికి లేవే హద్దులు - 


31 


వ ఎంగ భంగాలు 


నీవు ఆరబోసిన కురులు 

ముచ్చట గొలిపే నీముఖం మీద 
సయ్యాటలాడినప్పుడు 
పంటితో నొక్కిన నీ పెదవుల మీద 
విరులేవో పాటలు పాడినప్పుడు 
వింతగా చూశాను సను 3 

నా బ్రతుకంతా నీవే అయినట్లు - 


తోటలో నీ పయ్యెద 

చిరుగాలితో ఆడుకున్నప్పుడు 
చంకలలో 

రెండు ఇత్తడ కడవలు అదుముకొని 
నీలాటిరేవుకు పోయే 

పుత్తడ బొమ్మలా భాసించావు 

ఆ వసంతోదయ (పాంగణంలో - 


నేను ఏరుకున్న పూవులన్నీ 
కోరుకున్న తావులన్నీ రాసుకున్న రంగులన్నీ 
నీ మెలికలు తిరిగిన మేనిలో - 
తిష్టవేసి 
నా శూన్య హస్తాలను చూస్తూ 
నవు గకునా యి 


32 


పంచబాణ సంచా 


బరువులన్నీ నీవు మోస్తూ 
బాధ నాకు కలిగించావు 
బుతువులన్ని కలిసిన 
ప్రకరణం న్నివెపోయి 
(తిముఖాలుగా చీలిపోయిన 
(తికరణం చేశావు నన్ను. 


పర్తికి చెలగాటం 

ఎలకకు [ప్రాణగండం అన ్నట్లు 
నీకు శృంగార శృంగాలు 

నాకు శృంగ భంగాలు. 


33 


(పమికులకు జె 


అన్ని దేశాల్లో 
అన్ని కాలాలో 
(ap) 
మనుషుల మీద మనసుల మీద 
అధికారం చెలాయించేవి 
ఆకలి - సెక్సు 


ఆకలి లేకుంకే 
అభ్యుదయత్యం లేదు 
సెక్సు లేకుంటే 
శృంగార తత్వం లేదు 


ఆకలి సెక్సులు 

ఈ కలిలో 

అత్యాచారాలు చేయకుంటే 
(బతికి పోతుంది మానవత 10 
వెతక వలసిన అవసరం ఉండదు 
దెవతత్వం 


34 


పంచబాణ సంచా 


ఆకలితో కేక లేసే వాళ్లకు 
సెక్సుతో పని అట్టే లేదు 
సెక్సులో పడి కొట్టుకునే వాళ్లకు 
ఆకలి తీరుతున్నట్టే లేదు 

ఆకలి సెక్సు - సెక్సు ఆకలి 
అందాల పదబంధాలతో 
ఆనందం అనుభవించే 
డెందాలను ఏమందాం .* 


“యుద్దాలు చేసి చావకండి 
(పేమించుకొని బతికి పోండి ప 

అన్న పెద్దల మాట పెడచెవిని పెట్టని 
ప్రేమికులకు జె అందాం - 


35 


అగి బంతులు 
౧ 


చలిపెడుతూంది చెలీ! 
అంమే 

రగ్గు కప్పుకొమ్మన్నావు 
అగ్గితో తీరని చలి 
రగ్గుతో తీరుతుందా ! 


చరి అంశకేు నాకు భయం 
అందుకే నీ అండ చేరింది, 
అభయహస్తం పట్టు 

నా కండరాలను కొరికేస్తున్న 
చలిపులిని 

Cr 


నిస్సహాయుణ్ణి నన్ను చూచి 
ని|ర నీల్షిన చలి 

నీ కరబంధనాలలో నలిగి 

నీ నిటూర్పులలో రగిలి 

నా దేహాని [1 

నగ్నంగా వదిలేసి 

చీకటి కిటికీ సందుల్లోనుంచి 
సిగ్గుతో పారిపోతూంది - 


36 


'ఏంచబాణ సంచా 


అగ్గి బంతులతో 
ఆడుకోవలసిన 
నామగసిరిని 
రగు బొంతలో దాగుకెమ్మని 
స. లు 
బుగ్గి సలహా ఇస్తావా 
గడసరి! 
అగెదో రగేదో 
nN * 
తెలియదనుకున్నావా 
సాగసరి! 


ఎక్కడుందో చలి 

ఇప్పుడు చెప్పు 

(ప్రేమార్తిని నన్ను 

సెడదారి పట్టంచడం తప్పు - 


నేరు కుంటున్నాను 


ఇన్ని వర్ణించిన భావశిల్సిని .నేను 

నిన్ను వర్ణించడం నేర్చుకుంటున్నాను 
ఇన్ని సాధించిన నేను 

నిన్ను సాధించడం నేర్చుకుంటునా సను 


నీ చరణాలు స్పర్శిస్తూ 
నీ శిఖరాలు దర్శిస్తూ 
నిను ఎ వరించడం 
భరించడం 
నేర్చుకుంటున్నాను - 


చిత నక్షత పరివ్యాప్తమై న 
చీకటి ఆకాశౌాని | 
వ్యంజించే 
నా శబ శిల్పంతో పాటు 
(ఈ) 
గుప సంకిప 
వీక్షణ తారాతరంగనాదాలను 
వ్యాఖ్యానించే 
నీ నిశ్శబ్దిశిల్పం నేర్చుకుంటున్నాను అ 


38 


పంచబాణ సంచా 


నీ సరళ వ(క్రరేఖా గణిత 
గుణిత జనిత అగణిత 
రూపాకారాలను 

అవగాహన చేసుకుంటున్నాను జ 


చెలియా, సకియా 

(పియా - అంటూ 

నా దేవీ! 
నిన్ను ఎన్నో పేర్రతో పీలుస్తున్నాను 
ఎన్నో తీర్చుగా వలస్తున్నాను 

నిన్ను పిచ్చిగా (పమిస్తున్నాను 

నీ కోసమే జీవిస్తున్నాను - 


39. 


న ఎంగార హేల 


అజంతా సుందరులు 

నిజ జీవితంలో లేరని 
రసికులు విసుక్కుంటున్నారు 
కళ కళ కోసమే అయితే 

మరి (బతుకెందుకోసమని 
బాధపడుతునా ఎరు 


నగ పంగా ఉన ఇదంతా 
బూతుకాదని 
బటు కటడమే 
ళం ళు 
నీతి కాదని 
భాష్యం చెపుతున్నారు 


గోడలమిది బొమ్మలు 
వీధిలోకి నడిచి వస్తే 
కొంపలు కూలిపోతాయని 
లెంపలు వేసుకుంటునా ఎరు 
గుడిలోని పూజారులు - 


వాత్స్యాయన కామ సూత్రాలు 
వటి పుస్తకం కాదు 
ళు ఆటు 
వాస్తవ జీవిత చిత్రాలు - అని 
కోనార్కలో 
కజురాహూలో 
రాళు కోళె కూసున వి 
౧ Nap దా 
కళ్ళు కలల చూస్తున్నవి 


40 


పంచబాణ సంచో 


దుప్పటీ క్రింది శృంగారపు 
దుమ్ము దులపాలని 

పస కోల్పోతున్న రసికత్వపు 
పరువు నిలపాలని 

స వచ్చ లేని శృంగారం 

స వచ లంగా ఉండదని 
పడమటింటిలో మన్మధుడు 
పాఠాలు చెపుతున్నాడు . 
ఇఖగాలకు, మృగాలకు ఉన ఎ 
కామకళ కూడా మనుషులకు 
కర్తువెపోతుందనా ఎడు 
శృంగారంతో సరితూగే 
బంగారమే లేదనా సా 


ల; పంచా[స్తుని బాణాలు 
పని చేయటం లేదు 
కోరికలు తీరు కునే తీరకయే లేదు 


వాస్తవ జీవితంలో మనవలసిన 
వాత్సాయన కామశాస్త్రం 
వెండితెరమీదకి వెళ్లి పోతున్నది 
వికృతంగా, విపణంగా a 
అంటూ విలపస్తున్నారు 
పతులతో పేచీ పడలేని 
పతివ్రతలు 

సతులతో రాబీపడలేని 

పత్నీ (వ్రతులు - 


41 


“సంతాన ప్రాప్తికోసం 

సంతోష ప్రాప్తి కోసం 

చేసే సంసారం 

సంతానానికే పరిమితమై తే 
సంతాపం మిగులుతుంది - 
పరిమిత సంతానానంతర 
(పణయాత్మక శృంగారంలో 
అపరిమితానందం కలుగుతుంది”. 
ఆకాశవాణి ఘోషిస్తున ్నది 
అభ్యుదయ వీణపె క 


శృంగారాని (|! శృంగారంగా 

శివ సుందర 

సత్యానుభూతి వరంగా 
సేవించినపుడే భావించినపుడే 
సిద్దిస్తుంది రసానందం - 


కళగా ఆరాధించబడిన 
శృంగారం 

కలగా మిగిలి పోతున్నది 
కావ్యానందం (బహ్మానందంతో 
కలిసి వర్ణిల్ల వలసిన ఆనందం 
చెప్పుకుంకేనే సిగ్గుగా 
తప్పుకు తిరుగుతోంది - 
అక్కరున్న ఆడది 

(పక్కలో ఉన ఎ మగాణ్ని 
అడుగుతేనే పాపం అన్నట్టు 
మరాచారం (పబలుతూంది జ 


42 


పంచబాణ సంచా 


సమానత (09 

అన్నిచోట్ల ఉండవచ్చుగాని 
ఆలుమగల మధ్య మాతం కాదని 
చదువుకున్న స్వార్ధం 
సరసత్వం నడుపుతూంది - 
సృష్టి రహస్యం తెలిసిన 

స్త్రీని ఆరాధించి అలరిస్తేనే 
ఆనందం కురిపిస్తుందన్న 
సత్యాన్ని  కాలరాచి 
అత్యాచారాలు చేసే 
పురుషుడు (పదర్శించేది 
ముష్కరత్వ తస్కరత్వం 
పెశాచిక బలహీనత్వం - 


ఇన్ని శృంగభంగాలతో 
శృంగారం కృంగిపోతూంది 
ఆంగికమూ సాతి ఏకమూ పోయి 
వాచికంగానే మిగులుతున్న 
అభినవ అభినయ శృంగారాని ఎ 
ఉద్ధరించే నాథు డెవరు 
శివమెత్తించే 

వాద్య వాదకు డెవరు 

సత్యా మోదకు డెవరు ? 


43 


తులా భారం 


“తులా భారం” అంతే 
ఏదో పారాణీక నాటకం 
అనుకునా ఎను జా 


రసకుంభినీ ! నితంబినీ ! 
నీ నడుము పట్టి పెకెత్తి 
నింగి దాక పొంగినపుడు 
నిజం తెలిసింది - 


నాటకం కాదు 

బూటకం కాదు 

నీ శాతోదరానికి 

అటూ ఇటూ సరితూగేవి 
సత్యాలని తెలిసింది - 


అందాన్ని అందంతో 

రూపాన్ని రూపంతో 

జాన్నత్యాన్ని బొన్నత్యంతో 

ఎత్తుకు ఎత్తు సరితూచే 

నీ వింత తనువు (తాసును 

పిడికిటిలో పట్టుకోగానే 

నా ఊపిరులు బిగపట్టుకు పోయాయి 
నాచూపులు 

అటూ ఇటూ కొట్టుకు పోయాయి - 


తూకమంటేు తూకమే 

నీ నిస్తుల తురీయ నాభి 
తూచే బంగారు శృంగారం 
నా రసిక హృదయానికి 
మదనోత్సవ తులాభారం 


44 


పంచబాణ సంచా 


ro 


పంచబాణ సంచా 


పంచబాణ సంచాలో 

శృంగార విహార మయూరి 

దీప శిఖా పింఛాలు విప్పి నర్తించాలి 
రతీ మన్మధుల వోలె 

(ప్రేయసీ (పయులు 

సతీ పతులు 

గతా గతాల స స్వప్నాల 

వర్తమాన వాస్తవ రూపవాలె 
వాంఛాతెలాసిన (పేమ ద్‌పాలె 
ఆవర్తించాలి క 


పరిమిత సంతాన (ప్రాప్తి కోసం 

అపరిమితానంద దీప్తి కోసం 
ప్రణయ శృంగార వరాని ( 

మైవం పరమాత్మను 
వాత్మ శక్తీ కీర్తించాలి 


మానవ జాతిని రక్షించడానికి 
(పాణం పోయినా “సశ 
పంచబాణాలు వదలని 
కుసుమాసస్తుని మకరాంకుని 
(ప్రతాప (ప్రశంసాంజలిగా 
విజయ గర S పర పంగా 
అందిస్తున్నాను ఈ కావ్యం 
(ప్రాచీనాతి (ప్రాచీనం 
నవా(తి నవ్యం 

సమీచినాతి సమీచీనం 
దివ్యతి దివ్యం 

ఇందులోని (దవ్యం. 


తవం € 


